భండారు అచ్చమాంబ 


తొలి తెలుగు కథలు 


సంపాదకుడు 
సంగిశెట్లి శ్రీనివాస్‌ 
© 


(| కవిలె 


జ | తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ 
క్రీఎలె 


భండారు అచ్చమాంబ 
తొలి తెలుగు కథలు 


సంపాదకులు : సంగిశెట్టి శ్రీనివాస్‌ 

ముఖచిత్రం : భరత్‌భూషణ్‌ 

వెల : 95/- 

కవిలె ప్రచురణ సంఖ్య : 4 

(ప్రతులకు: 

కవిలె, తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌, 
13-6-434/9/38, హిమగిరి ఎవెన్యూ, 

ఫాట్‌ నెం. 305, ఓంనగర్‌, 

మెహిదీపట్నం రింగ్‌రోడ్‌, హైదరాబాద్‌-8. 

ఫోన్‌ : 98492 20321 


Bhandaru Atchamamba's 
The First Short stories in Telugu 


Editor : Sangisetti Srinivas 

First published : 2009 

Price : Rs. 95/- 

Kavile, Publication No. 4 

For copies : Kavile, Telangana Research & Referral Centre, 
13-6-434/B/38, Himagiri Avenue, Flat No. 305, 

Omnagar, Mehdipatnam Ringroad, 

Hyderabad, 500 008 Mobile: 98492 20321 


and 
All leading Shops 
Printed at : 


కథా (క్రమం 


గుణవతియగు స్త్రీ 
లలితాశారదలు 
జానకమ్మ 

దంపతుల (ప్రథమకలహం 
సత్సాత్రదానము 

స్రీవిద్య 

ధనత్రయోదశి 

భార్యభర్తల సంవాదం 
అద్దమును సత్యవతియును 
బీదకుటుంబము 


36 
39 
44 
49 
56 
61 
68 
81 
85 
89 


పుస్తకం ఈ రూపం తీసుకోవడానికి 
హార్టికంగా, ఆర్ధికంగా వెన్నంటి 

థి థి 
ఉండి నడిపించిన 


ముదిగంటి సుజాతారెద్దిని 
మదిన తలుసుకుంటూ........ 


తొలి తెలుగు కథకులు భండారు అచ్చమాంబ (1874-1905) ఈమె కృష్ణజిల్లాలో 
పుట్టినప్పటికీ పెరిగింది, చది- దీ, పెళ్లయిందీ తెలంగాణలోనే. అచ్చమాంబ 
- వాం పెద్దన్న కొమర్రాజు శంకరరావు ఇంట్లో మేనమామ మాధవరావుతో 
దేవరకొండలో జరిగింది. 1903లో వెలువడ్డ అబలా సచ్చరిత్ర రత్నమాలలో 
రుద్రమదే- , గణపాంబల జీ- త చిత్రణ చేసి ఆధునిక కాలంలో తెలంగాణ 
మ్ళకు సముచిత స్థాన- ఎచ్చిన రచయిత్రి అచ్చమాంబ. ఈమె కథల్లో 
మొదటిదిగా 1902లో ందూసుందరిలో వెలువడ్డ స్త్రీ- ద్య! భార్గ' రావు 
సంకలనం చేసిన నూరేళ్ళపంట (2002)లో చోటు చేసుకుంది. అయితే 
అచ్చమాంబ అంతకు ముందే ఎన్నో కథలు వెలువరించారు. రాయసం 
వెంకటశివుడు వెలువరించిన []జనానా[] పత్రిక 1898 జూలై సంచికలో 
(|్రుమపరీక్షణ[] అనే కథను వెలువరించారు. అలాగే సెప్టెంబరు సంచికలో 
[[)ఎఅువు సొమ్ము పరువు చేటు[] అనే బళ ప్రచారం పొందిన కథను 
రాశారు. - టితోబాటుగా లలితాశారదులు (1901, జనానా), మహారాష్ట్రీ యన్లు 
సంబరంగా జరుపుకొనే పండగ [ధనత్రయోదశి]. అదే పేరుతో నవంబరు, 
1902 "ందూసుందరి పత్రికలో ఒక కథను, బీదకుటుంబం (1904, నవంబరు, 
కందూసుందరి) కథను వెలువరించారు. అరడజను వగా వెలువడ్డ ఈమె కథల్ని 
చిన్న సంకలనంగా వెలువరించినట్లయితే అలనాటి తెలుగు కథల స్వరూప, 
స్వభావాలు, - షయ - శేషాలు - వరంగా తెలుసుకోడానికి - లవుతుంది. 
అచ్చమంబా సోదరుడు కొమర్రాజు లక్ష్మణరావు []యేబదివేల బేరము[ 
సేరిట ఆంధ్రపత్రిక ఉగాది సంచిక 1910లో ఒక కథను రాశాడు. ఈయన 
ఇంకాకొన్ని కథలు రాసినప్పటికీ వాటిగురించి పూర్తి - వరాలు తెలియడం లేదు. 
నిడదవోలు వెంకటరావు 1976లో రాసిన కొమర్రాజు లక్ష్మణరావు జీ- త చరిత్ర 
పుస్తకం ప్రచురించేందుకు 30 ఏండ్ల తర్వాత ప్రయత్నాలు జరుగుతున్నాయి. 


